- జి.వి.శ్రీనివాస్‌ , 77024 55559 

“అలా కాదు, కుడిచేతిలో కత్తి పిడిని పట్టుకొని మణికట్టుని 
ఒకసారి కుడివైపుకు మరోసారి ఎడమవైపుకు గబగబా తిప్పు. కత్తి 
బరువు నీ చేతికి తెలియకూడదు. కర్రపుల్ల తిప్పినంత సులభంగా నీ 
చేతి కదలికలు ఉండాలి. ఎదుటి వారికి కత్తి కనబడకుండా నీ కత్తి 
గాలిని సర్రున కోస్తున్న శబ్దం మాత్రమే వినబడాలి” కత్తి యుద్ధంలో 
సైనికులకు మెళకువలు నేర్పుతున్న గురువు కంఠం గంభీరంగా 
పలికింది. 

ఆ పక్కనే పరుపులా పరిచిన మట్టిపై ఏటిలో నుంచి తెచ్చిన 
ఇసుకను జల్లి తయారుచేసిన గోదాలో మల్లయుద్ధంలో శిక్షణ 
తీసుకుంటున్నారు ఒంటిపై లంగోటి తప్ప మరే ఆచ్చాదన లేని 
బలమైన యువకులు. మరికొంతమంది సైనికులు పరుగెడుతున్న 
గుర్రంతో పాటుగా పరుగులు తీస్తూ, ఆ గుర్రం మెడను పట్టుకొని 
స్వారీ చెయ్యడం సాధన చేస్తున్నారు. గాలిలోనికి ఎగరువేసిన చిన్న 
చిన్న గుడ్డబంతులపై గురిచూసి ఈటెను విసురుతున్నారు కొందరు. 

సమరోత్సాహంతో కోలాహలంగా ఉందా ప్రదేశం. ఎటుచూసినా 
వీరావేశంతో కఠోర సాధన చేస్తున్న సైన్యాన్ని చూస్తున్న సేనాని బొట్ల 
గురప్పదొర ఆలోచనలు గతంలోనికి పరుగులు తీసాయి. 

శబ్దం లేని ఆ భవనం పక్కనే ఉన్న ఎత్తైన చెట్టు కూడా ఒదిగి, 
ఆకులను కదిలించకుండా సిగ్గుతో తలవాల్చి నిల్పొంది. అక్కడున్న 


అందరి వదనాల్లో విషాద రేఖలు గోచరిస్తున్నాయి. లజ్ఞా భారంతో 
తలలు నేలను చూస్తున్నాయి. 

అది విజయనగర (ప్రభువులు అీశీశీ పూసపాటి 
విజయరామరాజుల వారి సమావేశ మందిరం. తమ ఆసనానికి 
ఎదురుగా నిలబ ఉన్న సేనాధిపతులు బొట్ల గురప్ప దొర, వెలిచేటి 
చినకూర్మరాయులు, ఆ పక్కనే ఆసనంపై దిగులుగా కూర్చున్న 
దివానుగారిని, సభాప్రముఖలను చూస్తూ దీర్భంగా నిట్టూర్చారు 
ప్రభువులవారు. 

“ప్రభూ! చింతవలదు, విధి లిఖీతాన్ని ఎవ్వరూ తప్పించలేరు” 
కాస్తా ధైర్యం చేసి హితవచనం పలికారు దివాను గారు. 

“విచారం కాక ఏమున్నది? ఇంతటి వీరులు, సాహసవంతులు, 
పదివేల సైన్యం ఉండి కూడా ఆ నవాబుల చేతిలో ఓటిమి 
పాలయితిమి గదా. మా మాతృమూర్తులు కూడా మమ్మల్ని చూసి 
అవమానకరంగా మాట్లాడుచున్నారు” హృదయభారం కనుకొలను 
చివరలో కలత రేపగా బాధగా అన్నారు విజయరామరాజు ప్రభువు. 

”సత్యవరం, తర్గాకోట, ఇచ్చాపురం, జలుమూరు, టెక్కలి, 
పెద్దాపురం, రాజమండ్రి, సామర్లకోట జమీందార్లు సామంతులగా 
గల గొప్పది మన విజయనగర సంస్థానం. కానీ పక్కనే ఉన్న 
శీకాకుళం సంస్థానం మాత్రం గోల్కొండ నవాబుల ఆధీనంలో 
ఉండి, మనకు చికాకులు తెచ్చుచున్నది. ఆ శ్రీకాకుళ నవాబులు 


విశాఖ సంస్కృతి | మార్చి | 2023 


బాదుల్లాఖాన్‌, అబ్బుల్లాఖాన్‌ చేతిలో నిన్నటి యుద్ధంలో ఓటమి 
పాలవడం మా మదిని శూలవ్యధకు గురిచేస్తున్నది”. 

ప్రభువుల నోటి నుండి వెలువడుతున్న ఒక్కొక్క వాక్సాణము 
సూటిగా సభికుల గుండెలలో గుచ్చుకుంటున్నాయి. అందరి రక్తం 
ప్రతీకార కాంక్షతో మరిగిపోతుంది. అందరి ఆలోచనలను, 
మౌనాన్ని బద్దలు కొడుతూ ఒక గొంతు గంభీరంగా పలికింది. 

“ప్రభూ! ఈ అవమానం తమరిదే కాదు మా అందరిది కూడా. 
సేనానిగా ఉంటూ యుద్ధంలో ఓడిపోయిన నన్ను మా స్వగ్రామం 
“సంచాంిలో అడుగుపెట్టే అర్హత లేదంటూ మా గ్రామ పొలిమేరల్లో 
తల వెంటుకలు, పాదరక్షలతో తోరణాలు కట్టి నన్ను (గామంలోనికి 
అడుగిడనివ్వలేదు. ఆ అవమానానికి అక్కడికక్కడే కరవాలంతో నా 
తలను ఖండించుకోవాలనే ఆవేశంతో ఊగిపోయాను. కానీ 
శత్రువును మట్టి కరిపించిన తర్వాతే ఏదైనా అన్న ఆలోచన నన్ను 
ఆపివేసింది ప్రభూ” ఆవేదనగా చెప్తున్న కమ్మదొర బొట్ల గురప్పను 
చూస్తూ ఆసనంపై నుంచి లేచి అతని భుజంపై చెయ్యివేసి 
ఓదార్సారు రాజావారు. 

“ప్రభూ! నాకు ఆనతి ఇవ్వండి. విజయమో, వీరస్వర్గమో 
తేల్చుకొని వస్తాను” ఆవేశంతో ఊగిపోతున్న గురప్పదొరతో “మాకూ 
అలానే ఉంది గురప్ప. కానీ ఆ టక్కరి నవాబుల యుద్ధ తంత్రాలును 
సమర్థవంతంగా ఎదుర్మొంటేగాని వారిని మనం జయించలేము” 
అన్నారు ప్రభువులు. 

తరువాత జరిగిన ఆంతరంగిక సమావేశంలో సైన్యం మొత్తాన్ని 
విజయనగర సంస్థాన కీలక ప్రాంతం, శ్రీకాకుళ సరిహద్దు 
జగన్నాధరాజపురం దాపులో గల దేరశాం వద్ద నిలిపి, ఆరు నెలల 
కాలం యుద్ధవిద్యల నందు కఠోర శిక్షణ అనంతరం మాత్రమే 
యుద్దానికి వెళ్ళుటకు నిర్ణయం జరిగింది. 

ఆరునెలల కాలం ఎంతవేగంగా పూర్తవుతుందా అని 
ఎదురుచూసి, గడువు ముగియగానే యుద్ధ వ్యూహరచనలు రచించి 


'జగన్నాధరాజపురం' వద్ద యుద్ధ భేరి (మోగించాడు 
(ప్రతీకారావే శపరుడు, సింహబలుడు బొట్ల గురప్పదార. 


విజయనగర సైన్యం కదలికలపై ఎప్పటి కప్పుడు సమాచారం 
సేకరిస్తున్న గ్రీకాకుళ నవాబులిద్దరూ తమ సైన్యంతో వచ్చి “ఢీ” 
కొట్టారు. ఎటుచూసినా గుర్రాల సకిలింపులు, కత్తుల ఖనెల్‌ ఖనెల్‌ 
మనే శబ్దాలు. 

“మారో.. మారో అన్న హుంకరింపులు, “ఎత్తిన కత్తి దించకు 
వీరా" అన్న ఉత్సాహ భరిత మేఘ ఘర్దనలు మరోవైపు . 

“నరుకు, ఒక్కొకడిని ముక్కముక్కలుగా నరుకు” అంటూ 
సైన్యాన్ని ఉరకలువేయిస్తూ గుర్రంపై తన కరవాలంతో కదం 
తొక్కుతున్నాడు. 

ఎటుచూసినా గుర్రాల సకిలింపులు, కత్తుల ఖనెల్‌ ఖనెల్‌ మనే 
శబ్దాలు. 

“మారో ..మారో” అన్న హుంకరింపులు, “ఎత్తిన కత్తి దించకు 
వీరా” అన్న ఉత్సాహ భరిత మేఘ ఘర్జనలు మరోవైపు . 

“నరుకు, ఒక్కొకడిని ముక్కముక్కలుగా నరుకు” అంటూ 
సైన్యాన్ని ఉరకలు వేయిస్తూ గుర్రంపై తన కరవాలంతో కదం 


తొక్కుతున్నాడు భయంకర రూపంతో గురప్పదొర. ఆయుధాలతో 
విరుచుకుపడుతున్న విజయనగర సైనికుల పౌరుషానికి పులుల 
గుంపు మీద పడినట్లు నవాబుల సేన బెదిరిపోతుంది. 

ఇంతలో.... “మురు పకడో” అంటూ సుడిగాలిలా 
దూసుకువచ్చి విజయనగర సైనికులను చీల్చి చెండాడసాగాడు 
అబ్బుల్లాఖాన్‌. మృత్యు రూపంగా ఉన్న ఆయన కత్తి దెబ్బలకు 
విజయనగర సైనికులు చెల్లాచెదురు కాసాగారు. ఎటు చూసిన 
ఆర్తనాదాలే. క్షతగాత్రుల హాహాకారాలే. కాళ్ళు తెగి, చేతులు సగం 
ఖండించబడి, ముఖాలపై, భుజాలపై రక్తమోడుతున్న గాయాల 
బాధతో అరుపులే. అబ్బుల్లాఖాన్‌ కరవాలం విజయనగర సైనికుల 
రక్తంతో ఉత్సహంతో కదను తొక్కుతుంది. 

దూరం నుంచి పరిస్థితి గమనించి పెద్దగా కేకలు వేయుచూ, 
తన గుర్రం పక్కలపై కాళ్లతో బలంగా చరుస్తూ, అబ్బుల్లాఖాన్‌ వైపు 
పరుగులు తీయించాడు గురప్పదొర. 

ఎడం చేతితో కళ్ళెం పట్టుకొని కుడిచేతిలోని ఖడ్గాన్ని బలంగా 
తిప్పుతూ వస్తున్న గురప్పదొర సుడిగాలి వేగంతో వచ్చి, 
అబ్బుల్లాఖాన్‌తో తలపడ్డాడు. 

అపార యుద్ధనైపుణ్యం గల అబ్బుల్లాఖాన్‌ గురప్పదొర కత్తి 
దెబ్బలను తప్పించుకొంటూ, ఎదురు దాడి చెయ్యసాగాడు. ఇరువురి 
గుర్రాల డెక్కల శబ్దంతో ఆ ప్రాంతం మారుమోగిపోతుంది. ధూళి 
మేఘాలు ఆకాశానికి ఎగిసి, ఆసక్తిగా ఇరువురి కర విన్యాసాలను 
చూడసాగాయి. చుట్టూ పక్కల తలపడుతున్న సైన్యం భయంతో 
దూరంగా జరిగిపోయారు. 

సమయం గడుస్తున్న కొలది, అలసట లేకుండా రెట్టించిన 
ఉత్సాహంతో చెలరేగిపోతున్న అబ్బుల్లాఖాన్‌ని మట్టికరిపించకపోతే 
గత అనుభవమే పునారావృతం అవుతుందని భావించిన గురప్ప తన 
నోటితో గుర్రం కళ్ళెం పట్టుకొని, రెండు చేతులతో కత్తి పట్టుకొ 
భయంకరంగా అరుస్తూ ఒక్క దెబ్బ వేశాడు. అబ్బుల్లాఖాన్‌ కత్తి ఎగిరి 
అల్లంత దూరంలో పడింది. 

మెరుపు వేగంతో గుర్రంపై నుంచి దూకి, ఆయుధం కోసం అటు 
ఇటు వెతకసాగాడు అబ్బుల్లాఖాన్‌. 

నిరాయుధుడు అయిన శత్రువును చంపడం వీర ధర్మం కాదని 
తలచిన గురప్పదొర తాను కూడా గుర్రం దిగి నిలబడ్డాడు. ఇంతలో 
ఉహంచని విధంగా అబ్బుల్లాఖాన్‌ గాలి కంటే వేగంగా వచ్చి 
గురప్పదొరపై కలబడ్డాడు. చేతిలో ఉన్న కత్తిని దూరంగా విసిరివేసి, 
బెబ్బులిలా గాండ్రిస్తూ కుడిచేతితో బలంగా అబ్బుల్లాఖాన్‌ గుండెలపై 
పిడుగు కురిపించాడు గురప్పదొర. కళ్ళు ముందు చీకట్లు 
కమ్ముతుండగా, రెండడుగులు వెనక్కి తడబడుతూ పడ్డాడు 
అబ్బుల్లాఖాన్‌. కళ్ళు నులుముకొని, తల విదిల్చి, ఎదురుగా కాల 
భైరవుడిలా ఉన్న గురప్పదొరపై తన రెండు చేతులు చాస్తూ 
మల్లయుద్దానికి దిగాడు అబ్బుల్లాఖాన్‌. 

ఇరువురు కొదమసింగాల్లా కలబడ్డారు. ఒకసారి అబ్బుల్లాఖాన్‌ పై 
చెయ్యి సాధిస్తే, మరోసారి గురప్పదొరదిపై చెయ్యిగా ఉండసాగింది. 
చెమటలు కక్కుకుంటూ, ఒడలు దద్దరిల్లేలా తొడలు చరుచుకుంటూ, 
రెండు తొండాలు పెనవేసుకుంటూ తలలతో డీకొంటున్న రెండు 


విశాఖ సంస్కృతి | మార్చి | 2023 


మదగజాల్లా ఇద్దరి చేతులు పెనవేసుకొని తలలు రెండు దగ్గర చేర్చి, 
ఒకరికొకరు కింద పడవేసేందుకు ఓంట్లోని శక్తినంతా 
ఉపయోగిస్తున్నారు. యుద్ధం చేస్తున్న మిగిలిన సేన తమను తాము 
మరిచి మరీ నిలబడిపోయి మేరునగవుల పోరును 
తిలకించసాగింది. 

అబ్బుల్లాఖాన్‌ కళ్ళలో పెట్టి చూస్తున్న గురప్పదొరకు ఆ కళ్ళలో 
“గత పోరులో ఓడిపోయిన మీరా నన్ను నిలువరించేది” అన్న హేళన 
కనిపించి, పౌరుషంతో నరాలు ఒప్పొంగి ఒంట్లోని శక్తినంతా 
బాహువులలోనికి తెచ్చుకొని బలంగా అబ్బుల్లాఖాస్‌ రెండు చేతులను 
ఎడమవైపు తిప్పి, అతన్ని నేలపై పడగొట్టాడు. 

నేలపై పడిన అబ్బుల్లాఖాన్‌ ఛాతిపై గురప్పదొర పులిలా కూర్చొని 
తన ముష్టి ఘాతాల రుచి చూపించసాగాడు. సమ్మెటదెబ్బల్లా 
గుండెను తాకుతూ లోలోపల ఎముకలను నుజ్జునుజ్జు చేస్తున్న ఆ 
పిడిగుద్దుల బాధను తాళలేక “గురప్పదొరా? శరణు. నన్ను 
విడిచిపెట్టు. ఓడిపోయాను. మీ విజయనగరానికి సామంతునిగా 
ఉంటూ కప్పం కడతాను. నన్ను వదిలేయ్‌” అంటూ రెండు చేతులు 
జోడిస్తూ ప్రాదేయ పడ్డాడు అబ్బుల్లాఖాన్‌. 

శరణు అన్న వారికి అభయం ఇవ్వడమే తెలిసిన ఆ వీరుడు 
అతన్ని విడిచిపెట్టి, విజయభేరి మోగించాడు. 

“గురప్పదొర వారికి జయహో!” 

“విజయనగర (ప్రభువులు డ్రీశీశీ విజయరామ రాజ 
(ప్రభువులకు జయహో” 

జయజయ ధ్వనులతో కోలాహలంగా మారిందా వాతావరణం 
ఒక్కసారిగా. 

అక్కడికి చేరుకున్న విజయరామరాజు  గురప్పదొరను 
సంతోషంతో ఆలింగనం చేసుకొని, తన మెడలో ఉన్న పచ్చల 
హారం తీసి గురప్పదొర మెడలో స్వహస్తాలతో అలంకరించారు. 

విజయభేరిలతో, జయజయ  నాదాలతో సర్వసైన్యం 
విజయనగరం కోటకు పయనం అయ్యారు. కోటలో ఈ శుభవార్త 
తెలిపి, ఘన స్వాగత ఏర్పాట్లకోసం వార్తాహరుడు ముందుగా 
బయల్టేరివెళ్ళాడు. వెళ్ళే దారికి ఇరుపక్కలా పచ్చని పెద్ద పెద్ద చెట్లు 
అలసిన సేనకు గొడుగు పడ్తున్నాయి. ఆ మార్గంలో అక్కడక్కడా 
నిలిచిన (ప్రజ ప్రభువులకు విజయ హారతి పడ్తున్నారు. 
మందహాసంతో ముకుళిత హస్తాలతో ఉన్నారు ప్రభువులు. 

అంబారీపై ప్రభువులు, ప్రభువుల వెనుక సైన్యం, ఆ వెనుక 
యుద్ధ విశేషాలు మాట్లాడుకొంటూ, సరదాల వూసుల పూసల 
గుచ్చుకుంటూ గురప్పదొర మిగిలిన నాయకులు గుర్రాలపై 
నెమ్మదిగా వస్తున్నారు. 

ఇంతలో సర్రున గాలిని చీల్చుకుంటూ వచ్చిన బాకు గురప్పదొర 
వీపులో దిగబడింది. బాధతో అరుస్తూ గుర్రంపై నుంచి కిందపడి 
గురప్పదొర శరీరం నీలం రంగులోనికి మారసాగింది. 

చావుతప్పి కన్ను లొట్టపోయి పగతో, ద్వేషంతో గుండె రగిలి 
పోయిన అబ్బుల్లాఖాన్‌ చెట్టుపై మాటువేసి, గురి చూసి విషపూరిత 
బాకును గురప్పదొరపైకి విసిరి, మెల్లగా చెట్లలోనికి జారుకున్నాడు. 
గురప్పదొర బాధతో వేసిన కేకతో ముందు వెళ్తున్న సైన్యం ఒక్క 


సారిగా అప్రమత్తమై అతని చుట్టూ రక్షణ వలయంలా నిలబడ్డారు. 
విషయం తెలిసిన విజయరామరాజు ప్రభువు పరుగున వచ్చి, 
గురప్ప దొర తలను తనజడిలోనికి తీసుకున్నారు. 

“ప్రభూ! చింతించకండి. మీకు మాట ఇచ్చిన (ప్రకారం 
విజయలక్ష్మిని మీకు అందించాను. నా కర్తవ్యం ముగిసింది. ఒక 
వీరుని మరణం మరో వందమంది వీరులకు (ప్రేరణ ఇస్తుంది 
ప్రభూ. ఇక వీడ్కోలు మహాప్రభూ. మీ ఒడిలో తృప్తిగా 
కన్ను....మూ...” మహాబలుని మరణం విన్న చుట్టుపక్కల గ్రామ 
(ప్రజలు తండోపతండోలుగా వచ్చారు. 

భర్త మరణవార్త విన్న గురప్పదొర భార్య లక్షమ్మ సంచాం నుంచి 
తక్షణం భర్తను చూడాలని బయలుదేరింది. 

గురప్ప దేహాన్ని అతని స్వగ్రామం 'సంచాంికు తరలిస్తుండగా 
మార్గమధ్యలో సేనకు ఎదురు వచ్చిన లక్షమ్మ అలుపెరగని వీరుని 
శాశ్వత విశ్రాంతి చూసి, గుండెలు బద్దలయ్యేలా విలపించింది. భర్త 
దేహాన్ని దించిన చోటనే అంత్యక్రియలకు ఏర్పాటు చెయ్యమని కోరి, 
నాథుడు లేని జీవితం వృధా అని పెద్ద ఎత్తున్న ఏడుస్తూ ప్రాణసఖుని 
వెంట సహగమనానికి సిద్ధపడింది. ఎంతమంది ఎన్ని రకాలుగా 
నచ్చ చెప్పిననూ ఆమె పట్టు విడవలేదు. 

మంచి గంధపు చెక్కలు పేర్చబడ్డాయి. పూల తోరణాలు 
అలంకరించబడ్డాయి. గంభీర వాతావరణంలో గురప్పదొర మృత 
దేహంతో పాటుగా చితిపై నిబ్బరంగా కూర్చున్న లక్షమ్మను చూస్తూ 
అక్కడ ఉన్న వారి గుండెల్లోని తడి కళ్లలోనికి చేరింది. 

బాధతో అగ్ని కనులు ఎర్రబడగా చీతిని కౌగిలించుకొని 
విలపించసాగాడు వాయుదేవుడు. గురప్ప వీరత్వం, లక్షమ్మ 
త్యాగాన్ని గంధపు పరిమళ రంగరించి లోకానికి చాటిచెప్పడానికి 
బయల్దేరాడు. 

(క్రీ.శ.1750 సం.లో జరిగిన ఈయధార్థ సంఘటన విజయ 
నగర చరిత్రలో నిలిచిపోయింది. రణం జరిగిన జగన్నాథరాజపురం 
తదనంతరం 'రణస్థలంిగా (ప్రసిద్ధి కెక్కింది. వీరుని మరణానికి, 
లక్షమ్మ త్యాగానికి హృదయాలు కదిలిపోయిన ప్రజలు చితి (ప్రదేశం 
(కమ్మ సిగడాం)లో గుడి కట్టి ఆనాటి నుండి నేటికీ ఏటేటా 
ఉత్సవాలు జరుపుతున్నారు. ప్రతి స్థలాన్ని తట్టిలేపితే ఒక చరిత్ర 
ఉంటుంది. ఆ త్యాగధనుల జీవితం మనకి కర్తవ్య బోధ చేస్తోంది.) 


చరిత్ర అంటే ఎందుకో మనకు తెలియని నిరాశక్తత. చరిత్ర అంటే 
అదేదో మనకు సంబంధం లేని వ్యవహారం అనే ధోరణి. 

కానీ చరిత్ర తెలుస్తేనే కదా మన భవిష్యత్తును అందంగా దిద్దుకోనేది. 
ప్రతి ప్రాంతానికి ఒక చరిత్ర, ఆ ప్రాంత పేరు వెనుక పెద్ద చరిత్రే 
ఉంటుంది. మనం తట్టి లేపాలే గాని మనం నడిచే ప్రతీ దారి ఒక కథ 
చెప్తుంది. వాస్తవ పునాదులపై కల్పనా రక్తమాంసాలతో చక్కని రూపం 
నిర్మించి చరిత్ర పట్ల పాఠకులకు ఆసక్తి కల్పించి, మరిన్ని కథలు ఈ 
మార్గంలో తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నమే ఆది. పాత్రలు, 
చారిత్రక నేపథ్యం వాస్తవం. సంఘటనలు కల్పితం. 

ధన్య వాదములతో.... - జి.వి.శ్రీనివాస్‌, 7702455559 


విశాఖ సంస్కృతి | మార్చి | 2023 


